Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


CS 


SITET 


ANDHRA 
PRADESH 


प्रदेश 


RIGHT TO 


HO 


INFORMATION 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజ పత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.25 


AMARAVATI, SATURDAY , JUNE 20 , 2020 


G.106 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION AND 
URBAN DEVELOPMENT DEPARTMENT 


Roc.No. 37 /2020 /GI, 


Dated : 19-06-2020 


AKIVEEDU NAGARA PANCHAYAT - ELECTIONS 


DELIMITATION OF WARDS 


OF AKIVEEDU NAGARA PANCHAYAT INTO 20 WARDS - PUBLICATION 
OF FINAL WARD DIVISIONS IN FORM - VI. 


Ref : Proceedings Roc .No. 13021 /49 /Akiveedu /2019 /Elec -l; Dt. 16-06-2020 

of the Commissioner & Director of MunicipalAdministration , A.P., Guntur. 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , June 20 , 2020 


FORM VI 
(Rule 13 ) 


Roc.No. 37 / 2020 /G1 


Dated . 19-06-2020 


Delimitation of wards in Akiveedu Nagar Panchayat preliminary Notification 


NOTIFICATION 


In Pursuance of the provision of Rule 4 (1 ) of the Andhra Pradesh Municipalities 
(Division of Nagar Panchayats and Municipalities Into wards) Rules, 1994 Issued by the 
Government in G.O.Ms.No.31, MA & UD (Elec -I), dated 03-02-1995 , objections and 
suggestions were called for from residents of city in the Preliminary Notification Roc. 
No.37 /2020 , date.19.06-2020 . 


In Pursuance of the provisions of Rule 13 of the Andhra Pradesh Municipalities 
(Division of Nagar Panchayats and Municipalities into Wards) Rules, 1994 , residents of 
Akiveedu Nagar Panchayat are hereby informed that Delimitation of the 20 Wards of 
Akiveedu Nagar Panchayat is confirmed as detailed below : 


Boundary Description 


Ward 
No 


1 


North :- The ward started from Door No.11-236 towards Northwest point 
follows Northwest points towards Municipal limits follows to Door No.11-29 
and towards follows to Gummuluru Road Junction . 
East :- In the above ward area towards follows south point Gummuluru Road 
towards follows to Cherukuvada , Gudivada Railway gate line offer to P.P. 
Road . 
South : - In the above area starts form west point P.P. Road towards follows 
to Door No. 11-70 . 
West : - In the above area starts from North point towards follows to 
Peddireddy Veedhi Corner east point towards follows Peddireddy Veedhi 
towards follows from that point to north point corner to west side follows 
that from north side Cherukuvada, Gudivada Railway line after north side 
towards follows Samathanagar Road after to Door No.11-236 and Municipal 
limits . 
North : The ward stats from Door No.11-40 towards follows East side 
Municipal limits towards follows south side corner East Side corner towards 
follows Taratava Road after follows Municipal limits 
East - In the above ward area starts from south side towards follows 
Cherukuvada- Gudivada 

Gudivada Railway line after towards follows 
Anjaneyaswamy Temple . 


2 . 


ANDHRA PRADESH GAZETTE , June 20 , 2020 


3 


Ward 


Boundary Description 


No 


3 


4 


South : - In the above area starts form west side Municipal limits towards 
follows R.C.M.Church after to Door No. 10-398 / 1 . 
West : - In the above area starts from North side Gummuluru Road towards 
follows to Door No. 11-40 (ie ) this ward started area . 
North - The ward stats from Door No.9-148 towards East side follows to 
Door No.9-243 . 
East :- In the above ward area starts from south side Srirampuram Road 
towards follows to Door No. 10-43 / 1 from that place East side follows to Door 
No. 10-1 / 18 and from that place south side Sri Abhaya Anjaneya Swamy 
temple Road towards follows to Door No. 10-1 / 2 . 
South : - In the above area starts form west side towards follows to up to 
Door No. 10-43 / 15 . 
West : - In the above area starts from Northeast side water tank towards 
north side follows up to Door No. 9-128 towards follows up to Door No. 9-148 
( i.e ) the ward started area . 
North :- The ward stats from Door No.8-69 follows east side towards follows 
up to Door No. 9-114 . 
East : - In the above ward area starts from south side Andevarithumu towards 
follows up to Door No. 9-121 . 
South : - In the above area starts form west side water tank road towards 
follows up to Door No. 8-92 . 
West : - In the above area starts from Northeast side follows Door No. 8-110 
form that place the western side follows up to Door No. 8-72 , from that place 
south side towards follows up to Door No. 8-69 ( i.e.) the ward started area . 
North : The ward stats from Door No.8-20 / 2 East side Door No. 8-109 
towards followsup to Door No. 8-105 . 
East :- In the above area starts from south side up to Cheruvugattu follows 
from that place East side up to Door No. 9-138 form that place south side up 
to Sivalayam . From that place West side up to Door No. 8-3 / 1 towards form 
that place follows south side up to Door No. 8-60 follows. From that place up 
to East Side Cheruvu follows form that place south side of up to Door No. 8 
69. 
South : - In the above area starts form Western side follows up to 
Jaladurgamma Temple Veedhi. 
West : - In the above area starts from North Side follows bye- pass Road after 
western side follows turn north side west side Cheruvu Pedamarlagattu 
towards follows up to Bus stand road western side turn up to West Road . 
North :- The ward stats from R.T.C. Bus stand western side from wall through 
eastern side Bus stand Road towards follows up to Bus stand Roads Bus stand 
eastern side wall . 
East :- In the above area starts from south side Door No.8-149 towards 
follows Cheruvugattu towards follows bye - pass road after south side up to 


5 


6 


4 


ANDHRA PRADESH GAZETTE , June 20 , 2020 


Ward 


Boundary Description 


No 


7 


8 


Municipal limits. 
South : - In the above area starts form Western side Municipal limits towards 
follows 

up to Door No.5-104 . 
West : - In the above area starts from Door No. 6-103 towards followsweekly 
market after East Veedhi towards follows western area up to western side 
point the wards started area . 
North :- The ward stats from (i.e) Door No. 5-47 / 8 Eastern side follows up to 
Door No.6-48 . 
East :- In the above area starts from the area south side from eastern side 
towards follows up to Door No. 102/2 and Door No. 6-103 towards follows up 
to Door No. 5-104 . 
South : - In the above area starts form the area follows Western side Door 
No. 3-116 / 36 and up to Aryavashya Kalayamandapam Road Junction . 
West : - In the above area starts from this area north side Aryavashya 
Kalayamandapam Road towards followsup to Door No.5-42 after Door No. 5 
47/8 ( i.e ) the ward stated area . 
North - The ward stats from the area (i.e.) from Door No. 2-81 follows 
Eastern side P.P. Road towards follow up to Pedda Masidu. 
East :- from the above area starts from Aryavashya Kalayamandapam and 
Anala Cheruvu Road towards follows up to Door No. 3-116 / 36 . 
South : - From the above area starts from Western side up to Door No. 3-80 . 
West :- In the above area starts from the area East side follows up to Door 
No. 2-106 / A from that place East side follows up to Door No. 2-87 from that 
place north side Pedapeta Road towards follows up to Door No. 2-81 (i.e.) the 
Road started area . 
North :- The ward stats from Door No. 1-61 Eastern side P.P. Road towards 
follows up to Door No. 2-81 Pedapeta Junction . 
East :- From the above area starts from Pedapeta Road towards follows up to 
Ambedkar statue , from that place west side up to Door No. 3-79/ 1, from that 
place south side follows up to Door No. 3-79 / 1 and Pedapeta Road Junction . 
South : - From the above area starts from Pedapeta Road towards follows up 
to Door No. 1-91 and Pedapalli Vari veedhi Junction . 
West :- From the above area starts from North side Pedaplli Vari Veedhi 
towards follows up to Door No. 1-96 , from that place west side follows to 
Door No. 2-36 / 1, from that place north side follows up to Door No. 1-61 and 
P.P.Road Junction , (i.e.) the ward started area . 
North :- The ward stats from Door No.16-97 follows up to East side Door 
No.15-283 from that place turn follows up to North Side Railway line follows 
from that place turn East Side Railway line towards follows up to Door No. 15 
130 . 
East :- In the above area starts from South side P.P. Road after up to Door 
No.15-203 . 
South : - In the above area starts from Western side P.P. Road towards 


9 


10 


ANDHRA PRADESH GAZETTE , June 20 , 2020 


5 


> 


Boundary Description 


Ward 
No 


11 


follows up to 16-89 , from that place Northeast side follows up to Door No. 16 
94. 
West :- In the above area starts from North side follows up to Door No. 16-94 , 
form that place turn east side up to Door No. 16-92 follows from that place 
up to follows north side Railway line . 
North :- 11th ward starts from Door No. 17-553 Railway Station Road and 
Rice and Oil Mills Association Road follows Eastern side Railway station Road 
towards follows Siddapuram Road and Railway station Road up to Door No. 
17-270 . 
East :- In the above area starts from South side Sidapuram Road towards 
follows up to Door No. 18-87 /2 . 
South : - In the above area starts from Western side follows up to Door No. 
19-100 from that place south side towards follows up to Rice and Oil Mills 
Association Road Junction . 
West :- In the above area starts from North Side Rice and Oil Mill Association 
Road Junction follows up to the ward started area . 
North :- The ward starts from F.C.I. Godowns Door No. 1-1 Eastern side P.P. 
Road towards follows Northeast side up to Door No. 1-61 follows from that 
place south side up to Door No. 1-61, from that place Eastern side up to Door 
No. 1-96 and Pedapalli Vari Veedhi Junction . 
East :- In the above area starts from South side Pedapalli vari Veedhi follows 
Door No. 1-91 and up to bye -pass Road Junction , from that place follows up 
to southeast Bye-pass Road and Bhimavaram Road Junction follows south 
side Bhimavaram Road side follows up to Municipal limits that is 
Anjaneyaswamy Temple . 
South : - In the above area starts from western side Irrigation canal follows up 
to irrigation canal road puntha Road Junction follows up to the ward started 
area . 
West :- The above area starts from North side Puntha Road towards follows 
up to F.C.I. Godowns and Puntha Road Junction . 
North :- The ward starts from Municipal Border Akiveedu Survey No. 299 Sri 
V.V. Giri Government Collage Road Door No. 18-231 Padmasri Rice Mill 
towards follows up to Door No.17-556 then from that place follows East Side 
Door No. 19-100 then from that place up to North side Door No.18-19 Daily 
Market. 
East :- In the above area starts from South side follows up to Door No.20-95 . 
South : - In the above area starts from P.P. Road towards follows Municipal 
limits (that is Akiveedu Survey No. 361 up to Rice Mills). 
West :- In the above area starts from North side Puntha Road towards follows 
the wards started area . 
North :- The ward starts from Dharmpuram Survey No.135 from North side 
Siddapuram Road Towards follows up to D.No.21-1. 
East :- In the above area starts from east side turned from Siddpuram (Bridge ) 


12 


13 


14 


6 


ANDHRA PRADESH GAZETTE , June 20 , 2020 


Boundary Description 


Ward 
No 


15 


16 


follows Ayyappa Swamy Temple follows up to Door No.17-56 . 
South : - In the above area starts from south side Dumpagadapa Road side 
follows D.No.18-234 (i.e.)Municipality limits ) that is Akiveedu Survey No. 299 . 
West :- The above area starts from western side turned Municipal limits 
Padmasri Rice Mill towards follows Siddapuram Road Junction i.e. up to the 
wards started area . 
North :- The ward starts from i.e. Municipal Dharmapuram limits Survey No. 
1 follows Dharmapuram Agraharam , Agriculture land towards follows up to 
Dharmapuram Survey No.59 . 
East :- The ward started from eastern side turned Door No. 21-249 fire works 
towards Dharmapuram Agraharam Road Towards follows up to Door No. 21 
41/ 2A . 
South : - In the above area starts from South side Siddapuram Road towards 
Door No.21-32 / 3 towards follows Municipal limits up to Dharmapuram 
Survey No.135 . 
West :- The wards started area from Dharmapuam survey No. 135 up to 
Municipal limits towards follows the wards started point. 
North :- The ward starts from Door No. 15-557 Eastern side Municipal limits 
towards follows up to Door No. 17-312 . 
East :- In the above area starts from south side follows up to Siddapuram 
Road Junction towards follows up to Siddapuram Road and cabin Road 
Junction . 
South : - In the above area western side P.P. Road side Railway station Road 
towards follows up to Door No. 17-553 . 
West :- In the above area starts from Ayyappaswamy Temple towards 
Siddapuram Road after North Side up to Municipal limits . 
North :- The ward starts from Door No. 17-197 Eastern side Municipal limits 
towards follows up to Door No. 15-197 . 
East :- In the above area starts from south side Samathanagar Road and 
Railway line after follows Door No.16-111 from that place eastern side turn 
follows up to Door No. 16-89 / 1 from that place south side Door No. 16-57 
from that place western side Door No.16-53 and P.P. Road Junction . 
South : - In the above area starts from Western side P.P. Road towards follow 
up to Door No.16-226 . 
West :- In the above area starts from North side follows Cherukuvada , 
Gudivada Railway line after Eastern side follows up to Siddapuram Road 
Junction from that place side follows up to Municipal limits. 
North :- The ward starts from Door No. 15-130 Eastern side Municipal limits 
towards follows up to Door No. 15-20 . 
East :- In the above area starts from South side Samathanagar Road after 
follows Cherukuvada, Gudivada Railway line after Zinna Chowk and P.P. Road 
Junction . 
South : In the above area starts from Western side P.P. Road towards 


17 


18 


ANDHRA PRADESH GAZETTE , June 20 , 2020 


7 


> 


Ward 


Boundary Description 


No 


19 


follows up to Door No. 15-203 . 
West :- In the above area starts from North side follows up to Cherukuvada , 
Gudivada Railway line from that place Western side turn Railway line towards 
follows Door No. 15-129 from that place Railway track and Samathanagar 
Road after north side follows up to Municipal limits. 
North :- The ward starts from Door No. 14-224 Eastern side towards follows 
Municipal limits up to Door No. 13-62. 
East :- In the above area starts from South side follows Samathanagar Road 
after Cherukuvada , Gudivada Railway line after follows up to China Maseedu 
Road From that place turn Eastern side Door No. 13-132 / 1 from that place 
turn South side up to Door No. 13-140 and P.P. Road . 
South : - In the above area starts from Western side P.P. Road towards 
follows up to P.P. Road and Zinna Chowk Road Junction. 
West :- In the above area starts from North side follows Cherukuvada, 
Gudivada Railway line after follows Samathanagar after up to Municipal 
limits . 
North :- The ward starts from Door No. 13-61 Eastern side Municipal limits 
towards followsup to Door No. 12-117 . 
East :- In the above area starts from South side follows Samathanagar Road 
after Cherukuvada , Gudivada Railway line from that place turn Eastern side 
follows turn South side from that place follows up to south side P.P.Road . 
South : - The above area starts from Western side P.P. Road towards follows 
up to Door No. 12-81. 
West : - In the above area Starts from North side follows Door No. 12-96 from 
that place turn Western side follows up to Door No. 13-75 from that place 
following Eastern side up to Door No. 13-61. 


20 


B. SOLOMON RAJU , 

Commissioner, 
Akiveedu Nagara Panchayat, 

Akiveedu . 


8 


ANDHRA PRADESH GAZETTE, June 20 , 2020 


ఫారం -VI 


( రూల్ ( 13) 


ఆకివీడు నగర పంచాయితి 
ఎన్నికల వార్డుల పునర్విభజన తుది ముసాయిదా ప్రతిపాదనల నోటిఫికేషను 
ఆర్.వో.సి. నెం . 37 / 2020/21 

Dated.19-06-2020 


NOTIFICATION 


In Pursuance of the provision of Rule 4 ( 1 ) of the Andhra Pradesh Municipalities 
( Division of Nagar Panchayats and Municipalities Into wards) Rules, 1994 Issued by the 
Government in G.O.Ms.No.31 , MA & UD ( Elec-1), dated 03-02-1995 , objections and 
suggestions were called for from residents of city in the Preliminary Notification Roc . 
No.37 / 2020 , date.19.06-2020 . 


In Pursuance of the provisions of Rule 13 of the Andhra Pradesh Municipalities 
( Division of Nagar Panchayats and Municipalities into Wards) Rules , 1994 , residents of 
Akiveedu Nagar Panchayat are hereby informed that Delimitation of the 20 Wards of 
Akiveedu Nagar Panchayat is confirmed as detailed below : 


ఆకివీడు నగర పంచాయతీ 


20 ఎలెక్షన్వార్డుల పునర్విభజనకు సంబందించి సరిహద్దులతో కూడిన వివరములు 


1 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతము డోర్ నెం.11-236 నుండి మొదలైవాయువ్య దిశగా 

ప్రయాణిస్తూ మున్సిపల్ లిమిట్స్ వెంబడి ప్రయాణిస్తూ సమత నగర్రోడ్దాటి అచ్చటి నుండి 
ఈశాన్య దిశగా మున్సిపల్ లిమిట్స్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.11-29 వరకు మరియు 

గుమ్ములూరురోడ్ జంక్షన్ వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా గుమ్ములూరు రోడ్ వెంబడి 

ప్రయాణిస్తూ చేరుకువాడ గుడివాడ రైల్వే లైన్ దాటి పి.పి.రోడ్ వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా పి.పి.రోడ్ వెంబడి ప్రయాణిస్తూ 

డోర్ నెం.11-70 వరకు . 


ANDHRA PRADESH GAZETTE, June 20, 2020 


9 


, 


పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తర దిశగా ప్రయాణిస్తూ పెద్దిరెడ్డి వీధి వరకు 
వెళ్ళి తూర్పు వైపు తిరిగి పెద్దిరెడ్డి వీధి వెంబడి ప్రయాణిస్తూ అచ్చటి నుండి ఉత్తరం వైపుకు తిరిగి 
మరలా పడమర వైపు ప్రయాణించి అచ్చటి నుండి ఉత్తరం వైపుగా చేరుకువాడ గుడివాడ రైల్వే లైన్ 
దాటి ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ సమత నగర్రోడ్దాటిడోర్ నెం.11-236 మరియు మున్సిపల్ 
లిమిట్స్ వరకు . 


2వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతముడోర్ నెం.11-40 నుండి మొదలైతూర్పు దిశగా మున్సిపల్ 

లిమిట్స్ వెంబడి దక్షిణ దిశగా ప్రయాణిస్తూ మరలా తూర్పు వైపు కు తిరిగి తరటావరోడ్దాటి 

ప్రయాణిస్తూ మున్సిపల్ లిమిట్స్ వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా ప్రయాణిస్తూ చేరుకువాడ 

గుడివాడ రైల్వే లైన్దాటి ప్రయాణిస్తూ శ్రీ ఆంజనేయ స్వామి గుడి వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా మున్సిపల్ లిమిట్స్ గుండా 

ప్రయాణిస్తూ RCM చర్చ్దాటిడోర్ నెం.10-398 / 1 వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తర దిశగా గుమ్ములూరురోడ్ వెంబడి 

ప్రయాణిస్తూడోర్ నెం.11-40 వరకు అనగా ఈ వార్డు మొదలైన ప్రాంతము . 


3వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డుడోర్ నెం.9-148 నుండి మొదలైతూర్పు వైపుగా ప్రయాణిస్తూడోర్ నెం.9-243 


వరకు . 


తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా శ్రీరామపురం రోడ్ వెంబడి 

ప్రయాణిస్తూడోర్ నెం.10-43 /1 వరకు వెళ్ళి అచ్చటి నుండి తూర్పు వైపుగా ప్రయాణిస్తూ 
డోర్ నెం.10-1 /18 వరకు వెళ్ళి అక్కడి నుండి దక్షిణ దిశగా శ్రీ అభయాంజనేయ స్వామి గుడి 

రోడ్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం . 10-1 / 2 వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా ప్రయాణిస్తూ డోర్ నెం.10 


43/15 వరకు . 


10 


ANDHRA PRADESH GAZETTE, June 20 , 2020 


పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఈశాన్య దిశగా వాటర్ ట్యాంక్ వెంబడి ఉత్తరం 

వైపుగా ప్రయాణిస్తూడోర్ నెం.9-128 మీదుగా వెళ్ళిడోర్ నెం.9-148 వరకు అనగా ఈ వార్డు 
మొదలైన ప్రాంతము. 


4 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతండోర్ నెం.8-69 నుండి మొదలైతూర్పు వైపుగా ప్రయాణిస్తూడోర్ 


నెం.9-114 వరకు 


తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా అందే వారి తూము వెంబడి 

ప్రయాణిస్తూడోర్ నెం.9-121 వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా వాటర్ ట్యాంక్రోడ్ వెంబడి 

ప్రయాణిస్తూడోర్ నెం.8-92 వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తరం వైపుగా ప్రయాణించిడోర్ నెం.8-110 

వరకు వెళ్ళి అచ్చటి నుండి పడమర వైపుగా ప్రయాణిస్తూడోర్ నెం.8-72 వరకు వెళ్ళి అచ్చటి 
నుండి ఉత్తరం వైపుగా డోర్ నెం.8-69 వరకు అనగా ఈ వార్డు మొదలైన ప్రాంతము . 


5వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతండోర్ నెం.8-20 / 2 నుండి మొదలైతూర్పు వైపుగా డోర్ నెం.8 

109 మీదుగా ప్రయాణిస్తూడోర్ నెం.8-105 వరకు 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా చెరువు ఉత్తర గట్టు వరకు 

ప్రయాణించి అచ్చటి నుండి తూర్పు వైపుగా డోర్ నెం.9-138 వరకు వెళ్ళి అచ్చటి నుండి 
దక్షిణదిశగా శివాలయం వరకు వెళ్ళి అచ్చటి నుండి పడమర దిశగాడోర్ నెం.8-3 /1 వరకు 
ప్రయాణించి అచ్చటి నుండి దక్షిణ దిశగాడోర్ నెం.8-60 వరకు ప్రయాణించి అచ్చటి నుండి 
తూర్పు వైపుగా చెరువు వరకు ప్రయాణించి అక్కడి నుండి దక్షిణ దిశగా డోర్ నెం.8-69 


వరకు . 


దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర వైపుగా ప్రయాణిస్తూ జల దుర్గమ్మ 


వారి గుడి వరకు . 


పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ బైపాస్రోడ్ దాటి 
పడమర వైపుగా ప్రయాణించి మరలా ఉత్తర వైపు తిరిగి చెరువు పడమర గట్టు వెంబడి 
ప్రయాణిస్తూ బస్ స్టాండ్ రోడ్ వరకు వెళ్ళి అచ్చటి నుండి పడమర వైపుకు తిరిగి బస్ స్టాండ్ పడమర 


రోడ్ వరకు . 


ANDHRA PRADESH GAZETTE, June 20 , 2020 


11 


, 


6వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతం అనగా RTC బస్ స్టాండ్ పడమర వైపు గోడ నుండి తూర్పు 

వైపుగా బస్ స్టాండ్రోడ్ వెంబడి ప్రయాణిస్తూ బస్ స్టాండ్ తూర్పు వైపుగోడ వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా డోర్ నెం.8-149 మీదుగా చెరువు 

గట్టు వెంబడి ప్రయాణిస్తూ బైపాస్రోడ్దాటుచూ దక్షిణదిశగా మున్సిపల్ లిమిట్స్ వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా మున్సిపల్ లిమిట్స్ గుండా 

ప్రయాణిస్తూడోర్ నెం.5-104 వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైడోర్ నెం.6-103 మీదుగా వీక్లీ మార్కెట్ 

దాటుచూ తూర్పు వీధి వెంబడి ప్రయాణిస్తూ బస్ స్టాండ్ పడమర వైపు సరిహద్దు వరకు 
అనగా ఈ వార్డు మొదలైన ప్రాంతము వరకు . 


7 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతం అనగా డోర్ నెం.5-47 / 8 నుండి మొదలైతూర్పువైపుగా 

ప్రయాణిస్తూ డోర్ నెం.6-48 వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా తూర్పు వీధి నుండి ప్రయాణిస్తూ 

డోర్ నెం .102/ 2 మరియుడోర్ నెం.6-103 ల మీదుగా డోర్ నెం.5-104 వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర వైపుగా ప్రయాణిస్తూ డోర్ నెం.3 

116/36 మరియు ఆర్య వైశ్య కళ్యాణ మండపంరోడ్ జంక్షన్ వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తర దిశగా ఆర్య వైశ్య కళ్యాణ మండపంరోడ్ 

వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.5-42 నిదాటుచూడోర్ నెం.5-47 /8 వరకు అనగా ఈ వార్డు 
మొదలైన ప్రాంతము . 


8 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతం అనగా డోర్ నెం.2-81 నుండి మొదలైతూర్పువైపుగా పి.పి.రోడ్ 

వెంబడి ప్రయాణించి పెద్ద మసీదు వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఆర్యవైశ్య కళ్యానమండపము మరియు ఆనాల 

చెరువురోడ్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.3-116/ 36 వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర వైపుగా డోర్ నెం.3-80 వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైతూర్పు వైపుగా ప్రయాణించి డోర్ నెం.2 

106 /A వరకు వెళ్ళి అచ్చటి నుండి తూర్పు వైపుగా ప్రయాణించిడోర్ నెం.2-87 వరకు వెళ్ళి 


12 


ANDHRA PRADESH GAZETTE, June 20 , 2020 


, 


అక్కడి నుండి ఉత్తరం దిశగా పెదపేట రోడ్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.2-81 వరకు అనగా 
ఈ వార్డు ప్రారంభమైన ప్రాంతము. 


9 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతం అనగా డోర్ నెం.1-61 నుండి మొదలైతూర్పువైపుగా పి.పి.రోడ్ 

వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.2-81 పెదపేట రోడ్ జంక్షన్ వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపెటపేట రోడ్ వెంబడి ప్రయాణిస్తూ అంబేత్కర్ 

విగ్రహం వరకు వెళ్ళి అక్కడి నుండి పడమర వైపుగాడోర్ నెం.3-79 /1 వరకు వెళ్ళి అక్కడి 

నుండి దక్షిణం వైపుగా ప్రయాణించిడోర్ నెం.3-79 / 1 మరియు పెదపేట రోడ్ జంక్షన్ వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపెదపేట రోడ్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.1-91 

మరియు పెదపల్లివారి వీధి జంక్షన్ వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తరం వైపుగా పెదపల్లివారి వీధి వెంబడి 

ప్రయాణిస్తూడోర్ నెం.1-96 వరకు వెళ్ళి అచ్చటి నుండి పడమర వైపుగా డోర్ నెం.2-36 / 1 
వెళ్ళి అచ్చటి నుండి ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ డోర్ నెం.1-61 మరియుపి.పి.రోడ్ జంక్షన్ 
అనగా వార్డు ప్రారంభమైన ప్రాంతము. 


10వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతముడోర్ నెం.16-97 నుండి మొదలైతూర్పు వైపు ప్రయాణిస్తూ 

డోర్ నెం.15-283 వరకు వెళ్ళి అచ్చటి నుండి ఉత్తరం వైపు తిరిగి రైల్వే లైన్ వరకు వెళ్ళి 

అచ్చటి నుండి తూర్పు వైపు తిరిగి రైల్వే లైన్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.15-130 వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా పి.పి.రోడ్ దాటి డోర్ నెం.15-203 


వరకు . 


దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా పి.పి.రోడ్ వెంబడి ప్రయాణిస్తూ 

డోర్ నెం.16-89 వరకు వెళ్ళి అచ్చటి నుండి ఈశాన్య వైపుగా ప్రయాణిస్తూడోర్ నెం.16-94 


వరకు . 


పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తర దిశగా ప్రయాణిస్తూ డోర్ నెం.16-97 

వరకు వెళ్ళి అచ్చటి నుండి తూర్పు వైపు తిరిగిడోర్ నెం.16-92 వరకు ప్రయాణించి అచ్చటి 
నుండి ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ రైల్వే లైన్ వరకు . 


ANDHRA PRADESH GAZETTE, June 20, 2020 


13 


11 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతము డోర్ నెం.17-553 రైల్వే స్టేషన్రోడ్ మరియు రైస్ అండ్ 

ఆయిల్ మిల్స్ అసోసియేషన్రోడ్ జంక్షన్ నుండి మొదలైతూర్పు దిశగా రైల్వే స్టేషన్రోడ్ 
వెంబడి ప్రయాణించి సిద్దాపురంరోడ్ మరియు రైల్వే స్టేషన్రోడ్ జంక్షన్డోర్ నెం.17-270 


వరకు . 


తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా సిద్దాపురం రోడ్ వెంబడి 

ప్రయాణిస్తూడోర్ నెం.18-87 / 2 వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా ప్రయాణిస్తూ డోర్ నెం.19-100 

వరకు వెళ్ళి అచ్చటి నుండి దక్షిణం వైపురోడ్ వెంబడి ప్రయాణిస్తూ రైస్ అండ్ ఆయిల్ మిల్ 

అసోసియేషన్రోడ్ జంక్షన్ వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తరం దిశగా రైస్ అండ్ ఆయిల్ మిల్స్ 

అసోసియేషన్రోడ్ జంక్షన్ నుండి ప్రయాణించి ఈ వార్డు మొదలైన ప్రాంతము వరకు . 


12 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు FCIగోడౌన్డోర్ నెం.1-1 నుండి మొదలైతూర్పు దిశగాపి.పి.రోడ్ వెంబడి 

ప్రయాణిస్తూ ఈశాన్యం వైపు వెళ్ళిడోర్ నెం.1-61 వరకు ప్రయాణించి అచ్చటి నుండి దక్షిణం 
వైపుగా డోర్ నెం.1-61 వరకు వెళ్ళి అచ్చటి నుండి తూర్పు వైపుగా డోర్ నెం.1-96 మరియు 

పెద్దపల్లివీధిజుంకీటోన్ వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణం వైపుగా పెదపల్లివారి వీధి నుండి 

ప్రయాణించి డోర్ నెం.1-91 మరియు బైపాస్రోడ్ జంక్షన్ వరకు వెళ్ళి అచ్చటి నుండి 
ఆగ్నేయం వైపుగా బైపాస్రోడ్ మరియి భీమవరంరోడ్ జంక్షన్ వరకు ప్రయాణించి అచ్చటి 
నుండి దక్షిణం వైపుగా భీమవరంరోడ్ వైపు ప్రయాణిస్తూ మున్సిపల్ లిమిట్స్ వరకు అనగా 

ఆంజనేయ స్వామి గుడి వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర వైపుగా ఇరిగేషన్ కెనాల్ వైపుగా 

ప్రయాణిస్తూ ఇరిగేషన్ కెనాల్ రోడ్ మరియు పుంత రోడ్డు జంక్షన్ వరకు ప్రయాణిస్తూ ఈ 

వార్డు మొదలైన ప్రాంతము వరకు . 
పడమర : పైన ఉదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తరం వైపుగా పుంత రోడ్ వెంబడి 

ప్రయాణిస్తూ FCI గోడౌన్ మరియు పుంతరోడ్డు జంక్షన్ వరకు . 


14 


ANDHRA PRADESH GAZETTE, June 20 , 2020 


13వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతము మున్సిపల్ సరిహద్దు ఆకివీడు సర్వే నెం .299 

వి.వి.గిరి.గవర్నమెంట్ కాలేజీరోడ్ మరియుడోర్ నెం.18-234 పద్మశ్రీ రైస్ మిల్ మీదుగా 
ప్రయాణించిడోర్ నెం.17-556 వరకు వెళ్ళి అచ్చటి నుండి తూర్పు దిశగా డోర్ నెం.19-100 

వరకు వెళ్ళి అచ్చటి నుండి ఉత్తరం దిశగాడోర్ నెం.18-19 డైలీ మార్కెట్ వరకు . 
తూర్పు: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణం వైపుకు ప్రయాణించిడోర్ నెం.20-95 


వరకు . 


దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపి.పి.రోడ్ వెంబడి మున్సిపల్ సరిహద్దు అనగా 

ఆకివీడు సర్వే నెం .361 రైస్ మిల్ వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి బయలుదేరి ఉత్తరం దిశగా పుంత రోడ్ వెంబడి 

ప్రయాణించి ఈ వార్డు మొదలైన ప్రాంతము వరకు . 


14 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతము ధర్మాపురం సర్వే నెం .135 నుండి మొదలైఉత్తరం వైపు 

నుండి సిద్దాపురంరోడ్డు గుండా ప్రయాణించిడోర్ నెం.21-1 వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైతూర్పు దిశగా తిరిగిసిద్ధాపురం వంతెన నుండి 

బయలుదేరి అయ్యప్ప స్వామి టెంపుల్ మీదుగా ప్రయాణించిడోర్ నెం.17-56 వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణం వైపుగా దుంపగడపరోడ్ వైపుగా 

ప్రయాణించిడోర్ నెం.18-234 అనగా మున్సిపల్ లిమిట్స్ అనగా ఆకివీడు సర్వే నెం .299 


వరకు . 


పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర వైపుగా తిరిగి మున్సిపల్ సరిహద్దు 

పద్మశ్రీ రైస్ మిల్ మీదుగా ప్రయాణించి సిద్దాపురంరోడ్ జంక్షన్ వరకు అనగా ఈ వార్డు 
మొదలైన ప్రాంతము వరకు . 


15వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతము అనగా మున్సిపల్ ధర్మాపురం సరిహద్దు సర్వే నెం .1 నుండి 

బయలుదేరిధర్మపురం అగ్రహారం అగ్రికల్చరల్ ల్యాండ్ వెంబడి ప్రయాణించిధర్మాపురం సర్వే 


నెం .59 వరకు . 


ANDHRA PRADESH GAZETTE, June 20 , 2020 


15 


, 


తూర్పు : ఈ వార్డు మొదలైన ప్రాంతము నుండి తూర్పు వైపుగా తిరిగిడోర్ నెం.21-249 ఫైర్ వర్క్స్ 

మీదుగా ధర్మాపురం అగ్రహారంరోడ్ వెంబడి ప్రయాణించిడోర్ నెం.21-41 / 24 వరకు . 
దక్షిణం: ఈ వార్డు మొదలైన ప్రాంతము నుండి దక్షిణం వైపుగా తిరిగి సిద్ధాపురంరోడ్డు వెంబడిడోర్ 

నెం.21-32 / 3 మీదుగా ప్రయాణించి మున్సిపల్ సరిహద్దు ధర్మాపురం సర్వే నెం .135 వరకు . 
పడమర : ఈ వార్డు మొదలైన ప్రాంతము నుండి బయలుదేరిధర్మాపురం సర్వే నెం .135 మున్సిపల్ 

సరిహద్దు వెంబడి ప్రయాణించి ఈ వార్డు మొదలైన ప్రాంతము వరకు . 


16వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతము డోర్ నెం.15-557 నుండి మొదలైతూర్పు వైపుగా 

మున్సిపల్ లిమిట్స్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.17-312 వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా ప్రయాణిస్తూ సిద్ధాపురంరోడ్ 

జంక్షన్ వరకు వెళ్ళి సిద్దాపురంరోడ్ వెంబడి ప్రయాణిస్తూ సిద్ధాపురంరోడ్ మరియు కేబిన్ 

రోడ్ జంక్షన్ వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగాపి.పి.రోడ్ వైపు రైల్వే స్టేషన్రోడ్ 

వెంబడి ప్రయాణిస్తూ డోర్ నెం. 17-553 వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఅయ్యప్ప స్వామి గుడి మీదుగా సిద్ధాపురం 

రోడ్ దాటి ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ మున్సిపల్ లిమిట్స్ వరకు . 


17 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతముడోర్ నెం.17-197 నుండి మొదలైతూర్పు వైపు మున్సిపల్ 

లిమిట్స్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.15-197 వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా సమత నగర్రోడ్ మరియు రైల్వే 
లైన్దాటి ప్రయాణిస్తూడోర్ నెం.16-111 అచ్చటి నుండి తూర్పు వైపు తిరిగి ప్రయాణిస్తూడోర్ 

వరకు వెళ్ళి అచ్చటి నుండి దక్షిణ వైపుగా ప్రయాణిస్తూ డోర్ నెం.16-57 
వరకు వెళ్ళి అచ్చటి నుండి వాయువ్య దిశగా వెళ్ళిడోర్ నెం.16-53 మరియుపి.పి.రోడ్ 

జంక్షన్ వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగాపి.పి.రోడ్ వెంబడి ప్రయాణిస్తూ 


నెం.16-89 / 1 


డోర్ నెం.16-226 వరకు . 


16 


ANDHRA PRADESH GAZETTE, June 20 , 2020 


పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తర దిశగా ప్రయాణిస్తూ చెరుకువాడ 

గుడివాడ రైల్వే లైన్దాటి ఈశాన్య వైపుగా ప్రయాణించి సిద్దాపురంరోడ్ జంక్షన్ వరకు వెళ్ళి 
అచ్చటి నుండి ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ మున్సిపల్ లిమిట్స్ వరకు . 


18 వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతముడోర్ నెం.15-130 నుండి మొదలైతూర్పు దిశగా మున్సిపల్ 

లిమిట్స్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం. 15-20 వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా సమత నగర్ రోడ్ దాటి 

ప్రయాణిస్తూ చెరుకువాడ గుడివాడ రైల్వే లైన్దాటి జిన్నా చౌక్ మరియుపి.పి.రోడ్ జంక్షన్ 


వరకు . 


దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా పి.పి.రోడ్ వెంబడి ప్రయాణిస్తూ 


డోర్ నెం.15-203 వరకు . 


పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలై ఉత్తర దిశగా ప్రయాణిస్తూ చెరుకువాడ 

గుడివాడ రైల్వే లైన్ వరకు ప్రయాణించి అచ్చటి నుండి పడమర వైపుకు తిరిగి రైల్వే లైన్ 

వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.15-129 అచ్చటి నుండి రైల్వే ట్రాక్ మరియు సమత నగర్రోడ్ 
దాటి ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ మున్సిపల్ లిమిట్స్ వరకు . 


19వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతముడోర్ నెం.14-224 నుండి మొదలైతూర్పు దిశగా మున్సిపల్ 

లిమిట్స్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.13-62 వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా ప్రయాణిస్తూ సమత నగర్రోడ్ 

దాటి చేరుకువాడ గుడివాడ రైల్వే లైన్ దాటి ప్రయాణిస్తూ చిన్న మసీదురోడ్ వరకు వెళ్ళి 
అచ్చటి నుండి తూర్పు వైపు తిరిగిడోర్ నెం.13-132 / 1 వరకు ప్రయాణించి అచ్చటి నుండి 

దక్షిణ వైపుకు తిరిగిడోర్ నెం.13-140 మరియుపి.పి.రోడ్ జంక్షన్ వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా పి.పి.రోడ్ వెంబడి ప్రయాణిస్తూ 

పి.పి.రోడ్ మరియుజిన్నా చౌక్రోడ్ జంక్షన్ వరకు . 
పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తర దిశగా ప్రయాణిస్తూ చెరుకువాడ 

గుడివాడ రైల్వే లైన్దాటి ప్రయాణిస్తూ సమత నగర్రోడ్ దాటి మున్సిపల్ లిమిట్స్ వరకు . 


ANDHRA PRADESH GAZETTE, June 20 , 2020 


17 


, 


20వ వార్డు 


ఉత్తరం : ఈ వార్డు మొదలైన ప్రాంతముడోర్ నెం.13-61 నుండి మొదలైతూర్పు దిశగా మున్సిపల్ 

లిమిట్స్ వెంబడి ప్రయాణిస్తూడోర్ నెం.12-117 వరకు . 
తూర్పు : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైదక్షిణ దిశగా ప్రయాణిస్తూ సమత నగర్రోడ్ 

దాటి చేరుకువాడ గుడివాడ రైల్వే లైన్ దాటి అక్కడి నుండి తూర్పువైపు తిరిగి ప్రయాణించి 

మరలా దక్షిణదిశగా తిరిగి అచ్చటి నుండి దక్షిణ వైపుగా తిరిగిపి.పి.రోడ్ వరకు . 
దక్షిణం: పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైపడమర దిశగా పి.పి.రోడ్ వెంబడి ప్రయాణిస్తూ 


డోర్ నెం.12-81 వరకు . 


పడమర : పై నుదహరించిన ప్రాంతము నుండి మొదలైఉత్తర దిశగా ప్రయాణిస్తూ డోర్ నెం.12-96 

వరకు వెళ్ళి అచ్చటి నుండి పడమర వైపుకు తిరిగిడోర్ నెం.13-75 వరకు ప్రయాణించి 
అచ్చటి నుండి తూర్పు వైపుగా ప్రయాణిస్తూడోర్ నెం.13-61 వరకు . 


బి . సాల్మన్రాజు , 

కమీషనర్ , 
ఆకివీడు నగర పంచాయితి , 

ఆకివీడు . 


-X 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


